

















కవి పాత్రుడు 
1.5.2. శర్మ A.M.C.N.K. 


నాన్న ప్రకటించినట్టి గ్రంథములు నిండు 
కొన్నవి; వలయు భక్తుల।కోర్కెమి ద 

పూర్తిచేయనుంటి ద్వితీయ।ముద్రణమ్ము 
ముందు పారాయణ చరిత్ర।పూరియయ్యె 


భక్తులారా ! 


తలంచినట్టి కార్యములు విఘృమగుచున్న 
సమయమందు స్వామి।చరిత పఠన 
మండలమ్ము చేయ। మహిమాన్వితమ్ముగ 
సంకటములు దొలంగి। స్వస్తికలుగు 
ఇట్లు 
కుమారుడు 
ఆద 
రామబ్రన్మాం 


పెదకొత్తపల్లి 
26-07-2002 


ఏటా ాాడానపారారాలాల. 






—— ననా. 


ఓమ్‌ 
శ్రీ మాత్సపిత్సభోోనమ: 
శ్రీ మద్గురుదేవో [నమః 


శ్రీరామబ్రహ్మ గ్రంథమాలా 
ద్వితీయ కుసుమము 


శ్రీరామ 


బ్రహ్యేంద్ర వారాయణ చరిత్రము. 


నో 
ర్వాభిష్ట ఫలప్రదమగు గ్రంథము 
పూజాసహితము 


గ్రంథకర్త 


బ్రహ్మేంద్ర భక్తి ప్రచారక 
ఇంకొల్లు శ్రీరామశర్శ (క్రీరామబ్రహ్మము) 
శ్రీరామ బ్రహ్మశ్రమము 
పెదకొత్తపలి. 


ద్వితీయ ముద్రణము - ప్రతులు 1000 
సర్వస్యామ్యములు గ్రంథకర్తవి 
1951 


అమూల్యము 












కృతిసమర్పణము 

నాచే భక్తి ప్రచారార్థము 1931 లో శ్రీరామ బ్రహ్మా 
శ్రమమును నెలకొల్పించి సేవాదర్పణము జేయించి 1932 లో 
బ్రధమదర్శనమిచ్చి నవినముగావ్రాసిన “కోటి” ని గ్రహించి, 1933 
లో యువజన మహాసభా యుక్తముగ తృతీయవార్షికోత్సవము 
నెగ్గించి 1935లో గురూపదేశమిప్పించి 1937లో “శ్రీరామా! నిను 
రంగనిదావు'కు రమ్మంటిని” అను కాలజ్ఞానవాక్యమున 
కర్ణముసూచించి, లక్షనామపూజనిర్వర్తించి 1939లో శతాహ్నిక 
సంకీర్తన మహాయజ్ఞమును గట్టున కెక్కించి 1941లో గోవిందాంబికా 
సిద్దాంజనేయ జగదీశ్వరీ సహితముగ దమశిలావిగ్రహ ప్రతిష్టను 
బూర్తినొందించి, ఆనంవత్సరమే కందివుల్హయ్య్యవల్తెలో 
సన్నిధానమున నామైకాహమొనర్సించి, ఆందేముఖమంటపమున 
నాదొక యంకణముజేర్పించి, ఆచటనే శాశ్వతపూజల జరిగించు 
భాగ్యము బ్రసాదించి 1943లో 108 కళ్యాణములను శ్రీ విశ్వకర్మ 
మహాయాగమును నెరవర్పించి, 1944లో గేయచరిత్రము జెప్పించి, 
1945లో గ్రహణివ్యాధి సందర్భమున నాసన్నమృత్యువును దప్పించి 
1946లో హరికథను, 1947లో బుర్రకథను, 1948లో నాటకమును 
ముగింపించి “కవివతంస” బిరుదమను గ్రహించి ప్రస్తుతము 
సర్వన్వ (గ్రంధమును వ్రాయించుచున్న జగద్గురు శ్రీవిరాట్‌ 
పోతులూరి వీరబ్రహ్మేంద్ర భగవానులవారికి భక్తితో నీపారాయణ 
గ్రంథమును సమర్పించుకొనుచున్నాను. ఇట్లు 
1951 









బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 
తొలిపలుకు 
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పారాయణ చరిత్రమును 
నీద్వాత్రింశన్మంజరి (32 పద్యములుగలది) మన్మిత్రులును, భక్తకవి 
శేఖరులునగు బ్రహ్మశ్రీ ఇంకోల్లు శ్రీరామశర్మగారిచే రచింపబడినది. 
వీరు భక్తజనులు నిత్యము పారాయణ మొనర్చుట కనువుగా 
నుండునట్లు శ్రీబ్రహ్మముగారి చరిత్రను సంగ్రహముగా రచించిరి. 
భక్తులయుపయోగార్డము షోడ శోపచార పూజావిధాన పద్య 
కుసుమావళినిగూడ నిందుజేర్చి యున్నారు. 
శ్రీ విర బ్రహ్మముగారి చరిత్ర ఆంధ్రమునం బద్యకావ్యముగా 
నింతవరకెవరును రచింపలేదు. నేడీకవివర్యులాలోటును దీర్చినారు. 
ఇంకను భక్తిమత ప్రచార దీక్షాపరులగు వీరు శ్రీస్వామి చరిత్రమును 
గేయకావ్యముగాను, హరికథగాను, బుర్రకథగాను, నాటకముగాను 
రచించియున్నారు. 
వీరి కవిత్వము మృదుమధుర పదబంధురమై యర్ధపుష్టితో 
నలరారుచుండును. విపులమగు భావార్థములను సంగ్రహముగా 
సూటిగా జెప్పుటయందు వీరు మిక్కిలి నేర్పును జూపియున్నారు. 
వీరి కవితాశైలికి దిగ్మాత్రముగా నీ క్రింది పద్యములను దిలకింపుడు. 
చ॥ జననికిం బాపమాంబకుబ్ర | సన్నతందారకమున్‌ వచించి యా 
వెనుకను సాంఖ్యమున్‌ దెలిపి। పిమ్మటనయ్యమనస్కమున్‌ గ్రమం 
బుననెజిగించి యంతంబరి। పూర్ణ్వముతోం బరిపూర్తిజేసి తా 
జననికిం జెప్పి యాజ్ఞగొని। చన్న మహాత్ముడుమమ్ముం బ్రోచుతన్‌ 


, 








బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 


ఇట్లే “తీరువంగొలుచేయుట కు” 'జగమెటుగల్లె' 
“చనిబవగాన్పురంబు లోనగు పద్యముల చూచునది. 

ఈ పారాయణ చరిత్రమును భక్తకోటి ప్రతినిత్యము 
నియతితోం బరించి సఫలీకృత మనోరధులగుదురుగాత! త్వరలో 
వీరి కృతులన్నియు వెలువడుగాత !! 





స్థానికోన్నత పాఠశాల ఇట్లు 
పాదిలి పదాల రామమూర్తి, 
10-8-1951 విద్వాన్‌ తెలుగుపండితుండు, 
అభిప్రాయములు 


ఆంధ్ర కవివతంసులగు ఇంకొల్లు శ్రీరామశర్మ గారు 
భక్తులరుచి భేదములకు సరిపోవునట్లు రచించిన బ్రహ్మేంద 
పారాయణ చరి(తమునందలి కవనము వండిత 
పామరహృదయంగమమై భక్తిరస ప్రబోధకమై యొప్పారుచుండుటచే 
హక నభినందించుచున్నాడను, 
13-8-51 జలదంకి కృష్ణస్వామిశర్మ, 
వంగవోలు. 


ఈ పారాయణ గ్రంధమున బ్రహ్మేంద్రసేవాదురంధరులును 
శ్రీరామ బ్రహ్మనామాంకితులును నగు శ్రీరామశర్మ గారు స్వామి 


యనుగ్రహమున “ఆది కథను” వెల్లడించిరి. 
4) = 


బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 


గద్యకావ్యములు ప్రకటనమగు నీరోజులలో నీపద్య 
కావ్యము “పారయణజేయుట కు, బురాణముజెప్పుట కు 
దద్గంధములు లేకపోయెనే' యనుకొనువారి కొరతను దీర్చెను. 

గంభీరములగు నిందలి వద్యములు స్వామిని 
దర్శించునపుడు సమారాధన భోజనములపుడు రాత్రివేళ నిద్రించ 
బోవునపుడు వెకువనిద్రలేచునపుడు బఠింపనుపయుక్తమైనవి. 

కావున భక్తవర్య లీగ్రంధమును దప్పకుండకొని దేవుని 
సన్నిధినుంచకొని పారాయణము జేసికొని బ్రహ్మముగారి కృపకుం 
బాత్రులు కావలయును. 
ఇదియే మదభిప్రాయము, ఇట్లు 

సంతనూతలపాడు బి. వెంకటసుబ్బయ్య పంతులు 
17-8-51 


| had the great pleasure of going through the 
"Brahmendra Parayana Charitramu". 115 an excellent piece of 
poetry best fitted for devotional purposes. | am very much 
thankful to the author of this baok-let for having given me the 
opportunity of expressing my heartfelt feelings towards him. 
May the devotees of Swami Brahmendra make use of this 
work. 


Yours faithfully, 


O. Audiseshaiah, 
19-8-51 





















బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 
కర్త విజ్ఞాపనము 
భక్షాగ్రేసరులారా ! 
నేను 1943 నంవత్సరము 108 కళ్యాణములబేయ 
సంకల్పించినప్పుడా కార్యవిజయమునకై పారాయణముజేయ 
ప్రయత్నించి తద్ధ్దంధ మెచ్చటను లేకునికి నిగ్రంథము రచింపం 
దలంచితిని. 
కాని, సిద్దయ్య ఉపదేశమునకు వచ్చినప్పుడు గోవిందమ్మ 
వెళ్ళిపొమ్మనుట, గోవిందాచార్యాది సోదరులు, “నీవు కులహీనుడవు 
నీకుపదేశమా”? యని కరవాలములతో బైకిదుముకుట, సిద్దయ్య 
గురుపుత్రులతో, “దమవంటివారు కులభేదములంబట్టవచ్చునా? 
యనుట, బ్రవ్మాముగారు నీద్దనిపైకురుకు కుమారుల 
“నూరకుండుడీ” యని బ్రతిమలాడుట, ఈశ్వరమ్మ సలహాజెప్పుట 
లోనగువిషయము లీకథలో నుండుటవలన 
మహానీయురాలగు గోవిందమ్మ సిద్దని పొమ్మనునా? 
అభేదబుద్దిగల స్వామివారి కుమారులు సిద్దనికువదేశముజేయుట 
కాదని పైకదుముకుదంరా ? కారణజన్ఫ్ళ్ముడ గం 
సిద్దయ్యగురుపుత్రులతో నీతులు బలుకునా? భగవంతుడగు 
| బ్రహ్మముగారు సామాన్యులవిధమునంగుమారుల బ్రతిమలాడునా? 
ఈశ్వరమ్మ సలహాతో బనియున్నదా? యని అనుకొనుచు 
నివ్పుడీ చరిత్రనెట్ట్లు జేయవలయును? ఎవ్వరీ 
సందేహములదీర్చువారని పెక్కురోజు లాలోచించి స్వామివారివలన 







బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 

గాని ఇట్టిసందేహములు తీరవని నిశ్చయించి 100 రోజులు దీక్రవహిం 
చి కడకు స్వామివారివలన నాసందేహములబాసి గ్రంథముజేసి 
పారాయణకు బెట్టకొంటివి. 

దీని పారాయణ ఫలితముగ నప్పుడా 108 కళ్యాణములేగాక 
శ్రీ విశ్వకర్మమహాయజ్ఞము తరువాత 125 కాశీలింగముల ప్రతిష్టయు, 
నెరవేరెను. అంతేకాదొకప్పుడు ప్రాణాపాయముకూడC దప్పెను. 

ఇట్టి మహిమగల గ్రంథమిది. ఇయ్యదెప్పుడో ప్రకటనము 
గావలసియుండెనుగాని ద్రవ్యాభావమున నింతవటికునాగి యిప్పుడు 
ప్రకటింపబడుచున్నది. దీనిని మీరందరు పఠించి సఫలికృత 
మనోరధులు కావలయును 

నిత్య వీ్య్యగందము కరా షవటప తపతన్న 
శ్రీరామబ్రహ్మ భక్తసమాజమువారికిని, దీనిని పురాణ కాలక్షేపముల 
జేయుచున్న శ్రీమాన్‌ పరాంకుశం వేంకట శేషాచార్యులుగారికిని, 
శ్రీమద్గాతం జాలయ్య శాస్త్రిగారికిని, దీనికి దొలిపలుకు వ్రాసియిచ్చిన 
(బ్ర॥ విద్వాన్‌ పదాల రామమూర్తి కవిగారికిని. అభిప్రాయములిచ్చిన | 
బ్ర॥ జలదంకి కృష్ణస్వామిశర్మగారికిని, బ్ర॥ భద్రిరాజు వేంకటసుబ్బయ్య 
పంతులుగారికిని, బ్ర॥ ఒంగోలు ఆదిశేష్యయ్య గారికిని పోషక క 
చందా ననుగ్రహించిన బ్ర॥ బండికట్ల వెంకటరత్న శాస్త్రి గారికని 
మత్కుతజ్ఞత. ' 

విరి నందరిని బ్రట్మాంద్రస్వామి రక్షంచుగాత. 

ఇట్లు | 


| 
శ్‌ 
న్‌ 
(గ్రంధకర్త 








తకు వగ మతం = రాకా. “అకకాడ యత చం ద రాజాం ౫ లావ. మతమని నారాల. 


బ "బ్మాంద్ర పారాయణ జక 


ఈ గ్రంథమచ్చుగాక పూర్వము వినినవారు 


నన్నడిగిన ప్రశ్నలు, నేనిచ్చిన జవాబులు. 





ఏమండీ! ఇందు విష్ణుమూర్తే బహ్మముగారని రాలేదే? 
జను! అదిఖాయమెట్లు? ఒక చోట విష్ణువని యండెను. 
మరియెుక చోట శివుడని యుండెను, వేరొకచోట 
బ్రహ్మయని యుండెను, 

పోలేరమ్మ నిప్పిచ్చుట, బ్రహ్మముగారు చుట్ట త్రాగుట కూడా 
నిండుటెదే? 

పౌరులు చందానిమ్మనుచుండ 'తాటిచెట్టెందుకెక్కితివంటే 
దూడవేతక' న్నట్లు నిప్పు దెప్పింది చుట్ట గాల్చిన 
ప్రయోజనమేనా? అందుకు నుజూచిన, స్వామివారు 
త్రాగుడు మాన్పువారుగాని త్రాగువారుగారే 

సిద్దయ్య బ్రహ్మముకడ కుపదేశమునకు వచ్చినపుడు 
గోవిండాచార్యాధి సోదరులు'కుహీనుండవగు నీకుపదేశమా? 
యని పై కురుకుట లేదే? 

అట్లురుకుటకు వారజ్ఞానులుకారు. వారు లోకొద్దారకులు, 
మభాసుహావులు, సమరసభావులునగుదురు అట్టివారు 





కులభదములం౮బాటించి సద్దుని పై కురుకుదురా? | 


| 
'కులమెంచగా నేల గుణముకారణ' మనిగదా స. 
కోధతమునది: 


| 
1 
| 
U 
re tm ఇ 1 జననాల పూను వ్యానాయ లా నాను పవమాన - ఇ ఇ అ: తాజా. శ 1౧ వతు జలా రామ రాగా. 


బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 









ఇం దీశ్వరమ్మగారేది ? 
ఈశ్వరమ్మగారితో నేమిపని? తాతగారు 153 సంవత్సరము 
లవారు, తండ్రిగారు 80 సంవత్పరములవారు విరి 
కుజయులకు తెలియని వక్షమున 20 
సంవత్సరములీడుగల యీమె సలహాచెప్పుటయా? 
సిద్దయ్య పూలంగొనివచ్చినప్పుడు గోవి,దమ్మ తలుపులు 
మూయించినట్లు వినుచున్నామే. ఇందదిలేదేమి? 

ఆమె తలుపు లేలమూయించును? 'పెండ్లిగాక పూర్వము 
తనకు వరుండిక మూడు రోజులకు వచ్చునని చెప్పెను. 
తండ్రి చూడవచ్చినప్పుడు వంటజేయకయెంవేడి చేడ్‌ 
పదార్థములతొ భోజనము పెట్టెను. అట్టి యామె 
అజ్ఞానురాలువలెందలుపులు మూయించునా? 

సిద్దయ్య పూలందెచ్చి యించుకైన దుఃఖింపలేదేః 
సిద్దయ్య నిత్యానిత్యవస్తు వివేకముగలవాడు, గాక తారక 
సాంఖ్య అమనస్క, పరిపూర్ణము అయ్యగారి దగ్గరల జక,గా 
గ్రహించిన దిట్ట సిద్దవటములో నల్లరాతికి నమస్కరించి 
సహ(స్రశకలంబ లంజేసెన మేటి. అట్టివాడు “హా! విరగు రూ! 
నన్నాంటరిగంబేసి పోతివా? నాకు దిక్కెవరు? ని 
ఘోరముగా దుఃంఖిచునా? అగ్నికింజలంటు. ౫ 


పరిపూర్ణునకు దుఃఖముగలదా ౫ 












































నాల నా చనన కొనను. కా నాకనా. అనా పాప వతు వనాని నారా ను వనం దాం లాటా 


బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము... 





ఉష. మీరిపుడు చెప్పిన జవాబులన్నియు నిజముగానున్నవి. 
మాకునచ్చినవి, ఇంతవజకివరికి గోచరించని యీ 
విషయములు మిరెట్లు గ్రహించితిరి? 

నేను:- నేనిప్పటికి 30 సంవత్సరముల నుండి శ్రీస్వామివారి 

సేవలోనున్నాను. ఈ పారాయణ చరిత్రజేయునపుడు 

| శ్రీస్వామివారి కృపవలననే గ్రహించినాను. 

రన ఆయ్యా! తామిందింక నిట్టమార్పులేమేమి జేసితిరో వానిని 

మాకుం బూర్తిగ వినిపింపవలయును. 

న్‌ు నేనిపుడా మార్పులన్నియు నెక్కడజెప్పగలను? వాని 

| సన్నిటిని “బ్రహ్మేంద్ర సర్వస్వమ ను గంథమున వ్రాసినాను. 

కొలది రోజులలో నాగంథము పూర్తియె ప్రకటనము 

జరుగును. మీకాతలంపు గలదేని అపుడందుంజూడుం 

| డు. 

| 

| 

| 

| 

| 

| 





| విని:- మేమికమీరిపుడు చెప్పిన విషయములను ప్రచారము 
చేయవచ్చునా ? 

| నేను :- నిరభ్యంతరము. నిత్యము నేనీ ప్రచారముజేయుచు 
నెయున్నాను. మీరును నట్టి ప్రచారముజేసి స్వామివారి 
యశశ్చంద్రికల దశదిశలం గావించుడు. 

సరే! చేతనైనంతవరకు జూచెదము, ఇకవచ్చెదము 


RB ల. కత నానన న a) 


ఓమ్‌ 


నమోవిశ్వకర శైలే 











I 


నీ 
WW 
బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము 
పద్యపూజ 
దీపారాధన గావించి నంకల్పము ముగించి పూజకు 


| బ్రారంభింప వలయును. ముందవసర నైవేద్యము జరిపి పూజ 


| పూర్తిజేసి చరిత్ర పారాయణమైన వెనుక మహానైవేద్యమిచ్చి 


ఉద్వాసనముజెప్పి భోజనము జేయవలయును. 

పారాయణము లేకుండ నొక్కవూజను వూతవేం 
జరుపుకొనువారు అవసర నైవేద్యమువెంట మహానైవేద్యమును 
అర్బణమువెంట ఉద్వాసనమును జెప్పి పూర్తిజేసి కొనవలయును. 
ఈరెండుపచారములు కట్టకడనున్నవి. 

పూజలు:- సేవాదర్పణముళో గేయపూజ ఎకగేయపూజ 
మం(తవూజలును, వారికథ, బుజ్జికథ నాటకములందం 
నేకపద్యపూజను, ఇందు పద్యపూజను మొత్తము 5 విధములుగ 
జేసితిని. వీనిలో నెవరి కేదిష్టమో దానిని గావించుకొనవలయును. 

పూజారంభము 
ధ్యానము 

తే॥ గీ! శ్రీకరుని బ్రహ్మవంశాబ్ధి! శితకరుని 

పరమ గుణుని గోవిందాంబ। ప్రాణవిభుని 

విశ్వమయుని విరాడ్రూప। విరగురుని 

జేరి ధ్యానింతు మదభీష్ట। సిద్దికొరకు 


శీ బ్రహ్మేంద్రస్వామి నేనమః ధ్యానం సమర్పయామి. 


| A137 





















బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 


ఆవాహనము 
తే॥ గీ॥ అబ్బదళ నేత్ర ! విరపా! పాంబపుత్ర 
సాధుజన పోష! రత్నసం! స్థగిత భూష! 
అమల గుణజాల! భక్తలోకానుకూల 
నందముగ నిన్ను నా వాహ।నం బొనర్హు 
శ్రీబహ్మేంద్రస్వామినేనమః ఆవాహనం సమర్పయామి 






సింహాసనము 
తే॥గీ॥ బ్రంహ్మవంశ కిశోర! నిర్జర వరేణ్య 

(ప్రాజ్ఞ సన్నుత! ఇన్నవ! రత్నఖచిత 

దివ్యసింహాసనంబుపై! తేజమలర 

జాయతో గూడ నీవు వేం; చేయుమయ్య 
శ్రీబహ్మేంద్ర స్వామినేనమః సింహాసనం సమర్పయామి 





పాద్యము 

తే॥గీ॥ భక్తవత్సల! కాలజ్ఞ! పరమపురుష! 
కవిజనస్తుత! సుళ్లోక! కలుష! హార! 
విశ్వదేశిక! చిద్రూప! వీరదేవ! 
పాద్యమును గొనుమిదె సమర్పణముజేతు 

శ్రీబ్రహ్మోంద్ర స్వామినేనమః పాద్యం సమర్పయామి 





అర్థ్యము 
తే॥గీ॥ అభవ। నిర్వృం ద్వమూర్తి! వేదాంతవేద్య 
నలిననేత్ర మహాత్మ, ప్రజ్ఞాన పురుష 








| 





బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 


ఆశ్రితావన! బ్రహ్మేంద్ర] యమితభక్తి 
నర్భ్యమిడుచుంటి గైకొని మయ్య దయను 
శ్రీ బ్రహ్మేంద్ర స్వామినేనమః అర్హ్యం సమర్పయామి 








ఆచమనము 
తే॥గీ॥ నిర్వికార! నిరంజన।నిగమ వినుత! 
జలజనేత్ర! కృపాంబోధి! స్వర్ణచేల 
సిద్దనుత వీరగురునాధ! శుద్ధజలము 
లాచమింపుమి దేవజో!హారు నీకు 
శ్రీ బ్రహ్మేంద్ర స్వామినేనమః ఆచమనీయం సమర్పయామి 
















మధుపర్కము 

తే॥గీ॥ ఆది మరఠధామ! సకలలో। కాభిరామ! 
సద్గుణస్తోమ! విబుధ సం।చయ లలామ 
బ్రహ్మవంశాబ్దిసోమ! వీ;ర గురునామ 
(ప్రేమనిదె మధుపర్క మగ॥ర్పింపుచుంటి 

' శ్రీబ్రహ్మంద్ర స్వామినేనమః మధుపర్కం సమర్పయామి 


లత త క తతత నాననా కానావాడా నవలలు! 
— నలల 







స్నానము 
Me క్రమముగా దివ్య పంచామృతములతోడ 
విమల పుణ్యస్రవంతీ జులములతోడ 
బంచసూక్తోక్రయుగ భక్త।వర్గ వినుత 
స్నానమును జేయుమయ్య! యీ।క్షణమునందు 
శ్రీబహే (దస్వామి నేనమః స్నానం సమర్పయామి 


ఇకా అన్నాగా భననానాను. కా 4 చంతాయుతాడాడానానావ్యూతాళచాలంంా... ౧ రాజాలాంనా రకం ననానాలా నాల కడు భా బాదామి తయారు నావలా కటుక వమనం ంకనాలుడతెలారాతనషనాడనపరగనమనవావమాననోధయడోలుతాళుల.- ధాం ంతనాలాాం పే లతుకానవావాాయుడాతాయతమయివాశ్యాతాలలువాలు 2 ఈ C15) 




















బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 
వస్త్రము 
తే॥గీ॥ పరమపావన। సర్వజ్ఞ! పద్మనయన! 
సత్యభాషణ! మహితాత్మః సాధుతరణ! 
భువన మోహన! బ్రహ్మేంద్ర! భూతసదన! 
కనక పరిధానము లివె గైకొనుము నీవు 
శ్రీబహ్మేంద్ర స్వామినేనమః వస్త్రం సమర్పయామి 





యజ్ఞోపవీతము 
తే॥గ॥ వరదబ్రహ్మాండ నాయక! వంశదీప 
జ్ఞాన సంపన్న! పరమేశ! దీనరక్ష 
శాంతగుణభూష! బ్రహ్మేంద్ర! సమ్ముదమున 
బ్రహ్మసూత్రము గొనుమిదే! ప్రస్తుతింతు 
శ్రీబ్రహ్మేంద్రస్వామి నేనమః యజ్ఞోపవీతం సమర్పయామి 





గంథము 

తే॥గీ॥ రమ్యచరిత! శుభాంగ! గీర్వాణ వినుత 
అబ్దనయన! మనోజ్ఞ! వేదాంత భవన 
భక్తలోల! సుశీల! ప్రపంచమూల! 
గంధమిచ్చితి దయతోడ। నందికొమ్ము 

శ్రీబహ్మేంద్ర స్వామి నేనమః గంధం సమర్పయామి 


అక్షతలు 
తే॥గీ॥! మధురబాషా సమన్విత! మంగళాంగ! 
యజ్ఞపూరుష! బనగాన్సు! రాధినాధ! 


(16) 


బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 
ధర్మరక్ష! కృపాపాంగ! దాసవినుత! 
అనఘ! బ్రహ్మేంద్ర! ఇవె గొను।మక్షతలను 
శ్రీబ్రహ్మేంద్రస్వామి నేనమః అక్షతాం సమర్పయామి 


పుష్పము 
తే॥గీ॥ వినయమున ఆచ్చమాంబ సే[వించినట్టి 
క్రితివిభులు పెక్కుమంది యర్చించినట్టి 
వీరదేవ! నీ చరణార।విందములకు 
పూజ సేయుచునుంటి నిం|।పు మెయిగొనుము 
శ్రీబ్రహ్మేంద్ర స్వామినేనమః పుష్పము సమర్పయామి 


ధూపము 
తే॥గీ॥ సర్వతోముఖ! పరిపూర్ణ। సాధురక్ష! 
పాపహరణ! మహాభాగ! తాపసనుతః 
దేవ! గురుదేవ! శ్రీవిర।దేవ! గొనుము 
డ్రమతోడుత ధూప మగ॥ర్పించు చుంటి. 
శ్రీబ్రహ్మేంద్ర స్వామినేనమః ధూపం సమర్పయామి 


దీపము 
తే॥గీ॥ తార మణిహార! కీర్తివిస్తార! మేరు 
ధీర! భవదూర! వార్టి గం।భీర నీకు 
భక్తి సంభరితముగ ది;పంబునర్ప 
ణంబొనర్చితి గొనుము మో।దంబు తోడ 
శ్రీబహ్మేంద్రస్వామి నేనమః దీపం సమర్పయామి 


 కలగాాలతటాలాలా గా నాలాల! కాజ. గం జలా ాాయాన. -ంకగొలరాందాలా- మారాలా కాలాన ంక్యభాపగానానటానాాతునుతను సనాతనము లలల బల వలాంతపువకానమియా సాలా. సనాభజాతవపనంబపజ అనానరు చా దానా యనియు నహ తానాలలం. చదవాలా! 






















బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 
అవసర నైవేద్యము 

తే॥గీ॥ _ పచ్చికొబ్బెర, నారింజ। పండ్లు గుడము 
కదళికాఫలములు జామ! కాయ లింక 
పానకము వడపప్పు నో ప్రభు।మరఠేశ। 
ఇంపు మీరంగ నీ వార।గింపు మిపుడు, 

శ్రీబ్రహ్మేంద్రస్వామినేనమ:ః అవసరనైవేద్యం సమర్పయామి 





తాంబూలము 
తే॥గీ॥ శౌర్య గుణధుర్య! విర యా।చార్య వర్య! 

మేరు సన్నిభ ధైర్య! య।మేయ వీర్య! 

పరమళ ద్రవ్యభరితమై। పరగు నస్మ 

దీయ తాంబూల మిదిగొ యంది కొనుమీవు 
శ్రీబ్రహ్మేంద్ర స్వామినేనమః తాంబూలం సమర్పయామి 





నీరాజనము 
తే॥గీ॥ ఆది మధ్యాంత రహితమై। యలరునట్టి 

సర్వశక్తులు గల్లి తే।జరిలు నట్టి 

కంది మల్లయ్య పురిలోన! గ్రాలునట్టి 

జేజె నాయన! గొనుము నీ।రాజనంబు 
శ్రీబ్రహ్మేంద్ర స్వామి నేనమః నీరాజనం సమర్పయామి 


మంత్రపుష్పము 


తె॥గీ॥ దీనమందార! విబుధ వం[దిత సుధీర 
సత్వ గుణదీప! రవిసహ।స్ర ప్రతాప! 


3 
(18౨ Gs yc Ye 
UU 






బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 
వీర గురుదేవ! వార్టిగం[భిర భావ! 
సంగ్రహింపుము మంత్రపు।షష్పంబు నీవు 
శ్రీబ్రహ్మేంద్ర స్వామినేనమః మంత్రపుష్పం సమర్పయామి 


నమస్కారము 
తే॥గీ॥। అచ్చమాంబా శరణ్య దేవాగ్ర గణ్య! 
భూతగణ మాన్య! బ్రహ్మేంద్ర! బుధవరేణ్య 
భక్తినీకు బ్రదక్షిణ। యుక్తముగని 
దే నమస్కారమును జేసి; తిని గ్రహించు 
శ్రీబహ్మేంద్రస్వామి నేనమః నమస్కారాన్‌ సమర్పయామి 


పునఃపూజ 
తే॥గీ॥ స్వామి! గోవింద మాంబికా। ప్రాణనాధ! 
పూర్తిజేయ పునః పూజ।ంబూనినాడ 
నిందు సర్వోపచారంబు। లింపుగగొని 
డెందమందున నానంద। మొందుమయ్య! 
శ్రీబ్రహ్మేంద్ర స్వామినేనమః పునఃపూజాం సమర్పయామి 


క్ష్రమాపణము 
తే॥గీ॥ దేవ! మఠనాధ! నేజేయు! సేవయందు 
దప్పులెన్నిన్ని యున్నవో। చెప్పలేను 
గాన వాని క్షమించి చ।క్కంగ నన్ను 
గావుము కృపా కటాక్ష వీక్షణముతోడ 
శ్రీబ్రహ్మంద్రస్వామి నేనమః క్షమాపణ వేడుకొనవలెను. 























బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 


అర్పణము 
అన యాధ్యానావాహనాది షోడశోపచార పూజ 
యాచ భగవత్సర్వాత్మకః శ్రీమద్గొవిందా భగవితీసమే 
త బ్రహ్మేంద్ర దేవ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు॥ 
సర్వం శ్రీబ్రహ్మాంద్రార్చణమస్తు. 

పూజ సంపూర్ణము. 
పూజ జేయువారికి సూచన 
అర్చించునది పటమగునేని 

పాద్యమునకు, అర్భ్యమునకు, అచమనీయమునకు, 
స్వామికి నీటినిజూపి పళ్లెములో వదలవలయును. 

పంచామృత స్నానమునకును 

పంచామృతములజూపి పళ్లెమున వదలవలెను,పంచా 

మృతములనగా పాలు, పెరుగ, నెయ్యి, తేనె, చక్కెర. 
శుద్దోదకస్నానమునకు నిటినిజూపి పళ్లిమునవదలవలెను. 

వస్తములేనప్పుడు వస్తార్థం అక్షతాన్‌ సమర్పయామి అని 
యజ్ఞోపవీతము లేనప్పుడు యజ్ఞోపవితార్థం అక్షతాన్‌ సమర్పయామి 
అని అక్షతలు చేయవలయును. 

పూజ పుష్పములతో చేయవలెను 

ధూపము వేయునప్పుడు దీపము జూపునప్పుడు నైవేద్యము 
బెట్టునప్పుడు గంట వాయింపవలయును. 
కర్పూర నీరాజనమిచ్చుచు గంటవాయింపవలయును 
అర్పణకు నీటిని పళ్లెములో వదలవలయును. 







ఓమ్‌ 
శ్రీబహ్మేంద్ర స్వామినేనమః 
శ్రీరామ 
బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము 
ప్రారంభము 

ఉ॥ శ్రీకరుండవ్విరాట్టు నిజ। సేవక సంస్తుతు లాలకించి, య 

స్తోక కృపాంతరంగుడయి। తోడనెవారలటబ్రోవనెంచి, భూ 
లోకముజేరుమాయని త। లోదరితోడను హెచ్చరించి, ర 
మ్యాకృతియౌనిసుంగుసక। లార్గము లెప్పుడు మాకొసంగుతన్‌ 














ఉ॥ఆ యరుదైన బిడ్డని సు; మాళికి బోయి సరస్వతీ తట 
స్థాయత శాఖి క్రిందంగని। హర్షముతోం గొనితెచ్చి వీరనా 
రాయణ నామధేయ మిడి! రాగముమీరగ బెంచునత్రికిన్‌ 
బాయని మోదమున్‌ గొలుపు; బాలకుడేలు తమమ్ము నెప్పుడున్‌ 











|చ॥ తనయులుపుట్టకున్కింబలు। ధర్మములన్‌ బెనుకాంక్షజేసియా 
వెనుకను బుణ్యభూములకు। వెళ్లుచు నత్రిని జేరంనాత డీ 
యనుపమబాలునియ్యం గొని। యర్మిలిసాకెడుభోజదంపతుల్‌ 
మనములంబొంగం గ్రీడలవె। లార్చెడుకుట్టండు మమ్ముబ్రోచుతన్‌ 












చ॥ జననికింబాపమాంమకుం బ్ర! సన్నతం దారకమున్‌ వచించి యా 
వెనుకనుసాంఖ్యమున్‌ దెలిపి। పిమ్మటనయ్యమనస్కమున్‌ గ్రమం 

బున నెజిగించియంత బరి। పూర్ణముతోం బరిపూర్తిచేసి తా 

జననికిం జెప్పియాజ్ఞగొని। చన్న మహాత్ముండుమమ్ముబ్రోచుతన్‌ 
























బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 
ఉ॥ విశ్వహితార్థ ధర్మముల! వేలముగా నెలకొల్పుకొంచు రా 
మేశ్వరమేగి యందు భజి! యించెడి భక్తులకెల్లసంత తా 
నశ్వర మైన మోక్షమిడి। యావల వెన్కకుం బైనమైన వీ 
రేశ్వరుండిచ్చుగాత![మద। భీష్టము లెప్పుడుసత్కృపా మతిన్‌ 





చ॥ వెఅవక ద్వీపిపై శరము। వేయం దదాహతి గోవుగూలదు 
ర్భరమగు నయ్యఘంబెటుల;। బాయునటం చును బెరవుండురా 
హరిహర పట్టణంబునను! బ్రార్ధన సేయం దురుష్కజాతిని 

ద్దరజనియింపు మంచనెడు। దైవము వీరగురున్‌ భజించెదన్‌ 





చ॥ కరమను రక్తినంత బన। గాన్సురి నచ్చమ యొద్దకేగియా 
గరితకుం గల్లు గోవులను! గాయుచు బ్రక్కనగంబు పైశుభం 
కరమగుకాలతత్వమను। కావ్యముట్రాసెడివేళనామెరాన్‌ 
గరుణను మంత్రమున్‌బలుకు। గణ్యుండుమామఠధాముడేలుతన్‌ 


చ॥ రాజితపుణ్యభూములం బు! రంబులం గాంచుచువిప్రవర్యుండ 
న్నాజయవచ్చి కావ్యరచ। నంబొనరించు టెజింగియో జగ 
ద్భీజ! తదీయ సారమును! దెల్పు మనంగనె కాలతత్వమ 
వ్యాజకృపామతిన్‌ బలుకు! బ్రహ్మముమమ్మనయంబు బ్రోవుతన్‌ 


ఉ॥ పొందుగ భద్రకాళి విభు; పొంతను భక్తుల నేలుచుండి పే 
రందిన కందిమల్లయ స; మాఖ్య పురంబున వచ్చినిల్చి తా 
నందు ననేకరీతుల మ। హత్వముజూపుచు నాదిశక్తిగో 

విందమం బెండ్డియాడినక। విస్తుతు మామఠనాధుంగొల్బెదన్‌ 


(22) 


న 
| బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము | 
ఉ॥తీరువంగొల్పుసేయుటకు। దెమ్మని పౌరులు పట్టుబట్టనే | 

తీరుననిత్తుం బేదనని। తెల్పుచునయడ నిల్సియున్న ఫో 

లేరిని బైటికిన్‌ బిలిచి! లేదిపుడింటను నీనొసంగు మీ 

తీరువ నీకు నిత్తునను। దేవుండు వీరగురుండు ప్రోచుతన్‌ 


చ॥ ఉరగము కాటువేయ మృతి। నొందిన కుజ్జని గాటికార్తినిన్‌ 
రయుచు బంధురాజిగొని। పోవుట ద్రోవనుజూచినిల్సి క్ర 
మ్మర బ్రతికించి తన్మతుని।; మాదవరంబున వాని తల్లిచేం 
బరగబహూకృతుల్వడయు। బ్రహ్మముమాకుంజిరాయువిచ్చుతన్‌ 


ఉ॥నందను లేవురున్‌ మజియు। నరిదనయొక్క తెపుట్టం బెద్దకొ 
డ్కుం దనమామపెంపకము। గోరిననిచ్చియు. దక్కువారి కా 
నందముతో వివాహములొ। నర్చి శ్రితావళిగాచుచున్న గో 
విందమ ప్రాణవల్లభుండభీష్టము లిచ్చుత! మాకునెప్పుడున్‌ 


చ॥పదుగురు మంచి వాడనెడి। భక్తుండు సిద్దండురాంగ వానినిన్‌ 
సదయతంగాంచి ప్రాథమిక। సాధన సంపద శిష్యచర్యలన్‌ 
మొదలగువానిం దెల్పుటకుం। బుత్రుల కాజ్ఞనొసంగి జ్ఞానమా 
పిదప వచించునట్టి ఘన। విరగురున్‌ స్మరణం బొనర్చెదన్‌ 


చ॥ తసయుండు సిద్దడేగుటను6। దండ్రి దిగుల్‌ పడిరాగ వానికిని 
మనసు గుదిర్చి పంపి కరుఃణారస దృటబ్టనిం దారకంబుసి 
ద్దని కెటీగించి తండ్రికిము। దం బొనగూడంగం బెండ్డియాడియి 
.చ్చనునిటువచ్చుచుండుమను।[స్వామి మరాధిపు6 డేలుతని మమున్‌ 





బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 
ఉ॥చాలగబ్రహ్మవిద్యనుభ్రై! చారముజేయుచు నూళ్లయందుంయగ 
ర్నూలు నవాముగోరగ ని।రూఢిగ నాతని యశ్వపిండపున్‌ 
బోలికంజెప్పి చూపి మటి। పూర్వపురీతిని వాజిందెచ్చి పే 
రోలగమందు నిల్పిన గు।రూత్తము౯ డామఠదేవుడోముతన్‌ 


ఉ॥అచ్చటనుండి పుష్పగిరి; కాగమమున్‌ బఠనంబు సేయుచున్‌ 
వచ్చుచునుండ విప్రులు వి। వాద మొనర్చుచునడ్డురాం బురిన్‌ 
గ్రచ్చరమండజేసి గత।గర్వులు వారలు మొక్క నార్పితాం 
జెచ్చెర నిల్లుసేరు గురు! శేఖరు నచ్చమవంద్యుగొల్సెదన్‌ 


ఉ॥చక్కగ సిద్దయాఖ్యునకు।; షట్కమలంబులం గూర్చి చెప్పుటన్‌ 
గక్కయచాటునుండి విని; కాంచనిజంబును నాలింగోసియే 
ప్రక్కను నేమిగానకటు। భార్యగతించుట వచ్చియేడ్వం బె 
న్మక్కువ నామె ప్రాణమిడు! మామఠనాధుం బ్రశంసజేసెదన్‌ 


ఉఊ॥సిద్దవటాధి నాయకుడు! సిద్దడు జాతికి మొక్కి తచ్చిలన్‌ 
బ్రద్దలుసేయుటన్‌ గనియు! బాపురె వినిగురుండి కెట్టిడో 
ఖుద్దునం జూత మంచపుడు! గొబ్బున బిల్వగబంప శిష్యులన్‌ 

దద్దయు గూడిపోవు మఠ। దైవము నెప్పుడు నాశ్రయించెదన్‌ 

| చ॥ జగమెటుగల్లె” నున్నెమరు। జన్మము? మోక్షమనంగ నేమి?ము 
న్నగు పలుప్రశ్నలెల్ల యవ। నాధిపుండడ్గి సదుత్తరంబులి 
య్యగవినిమర్త్యులొ కృటియ?యందుకుభిన్నమ?యన్ననొక్కటే 
యగునను వీరభోజసుతు।డభ్యుచయంబుల మాకొసంగుతన్‌ 









p_ వత తాత పరము ాాపాానలనాలా దానా. మా ల. ననన 


బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 
'చ॥ ఇలనరులొక్కటేని విబు। ధేశ్వర! మాగృహమందునన్నమిం 
పలరభుజింపు మంచన ధరాధిప! యామిషభుక్కు లైన మీ 














నిలయమున న్ఫుజింపగన। నెంతువ శక్తిని జేర్చుమన్న మం 
చలరులబండ జయుమహి! మాఢ్యుంజిదంబరవంద్యుగొల్బెదన్‌ 


చ॥ ఆరుగుచునుత్తరంబునకు। హైదరబాదు పురంబుంజేరి త 
త్పురవిభుండౌ నబాబునకు। బోధనొనర్చుచు నా నృపాల శే 
ఖరుడుందకంబు దెచ్చిన న। ఖండపు జ్యోతినివెల్లజేసి చూ 
వరులకువింతంగొల్పు భగ। వంతుండు బ్రహ్మము మమ్ముబోవుతన్‌ 









ఉ॥అంతట జ్ఞానబోధను బ్ర। జాళికిం జేయుచు నాహిమాద్రి ప 
ర్యంతమునేగి దక్షిణ ది! శాభిముఖుండయి పర్యటించుచున్‌ 
వింతగ దుష్టులన్‌ సుజన। బృందము జేసియు జగ్గరాజు మేల్‌ 

సంతతి బొందగా వరమొ। సంగిన పాపమపుత్రుంగొల్పెదన్‌ 


చ॥ఖలుల మనంబుద్రిప్పి యను! కంపను వారల నెల్లసాధు వ 
ర్యులుగ నొనర్చి భక్తజను। లాందెడు బాధలందీర్చినాడ నే 

| సలుపడలంచు కార్యముల! సల్పితి నింక సమాధియౌదు నం 

చలరెడి చేజనాయన! ప్రియ ంబున మమ్ము సముద్దరించుతన్‌ 


న a a ద ద ద ద. ద క చనద తనా. లలన లు వాడాను అనాలా బాజాలు నానా నల వ వానా వాదా నాడా. నాలా నాన 


చ॥ముడ మొదవన్‌ సభా స్తలిని! పుత్రులు భృత్యులు గొల్చుచుండన | 
య్యదనున నే నొనర్చుపను! లన్నియుబూర్త.; నయ్యెగాన రే 
పుదశమి భానువారమున। భూమినివిడి సమాధినిష్ట బొం 
దెదనను స్వామి విరగురు। దెవుండు మాక్‌డ సర్వసౌఖ్యముల్‌ 


| 
క 


డు ae os చరిత్రము... 


చ|| చని బనగాన్పురంబునకు। జయ్యనం బువ్వుల. దెమ్మటంచు సి 
దని బ్రియశిష్యునిన్‌ బనిచి। దారిని పెన్గడిగూర్చి వ్యాఘ్రక 
ల్పనమొనరించి కాపువలె। వచ్చియు మీద నిజస్వరూప ద 
ర్శనమిడితానదృశ్యమగు। బ్రహ్మమునున్‌ భజియింతు నెమ్మదిన్‌ 


చ।॥।ఎదుటన నేకవాద్యముల;। నింపుగం జేయుచునుండ భక్తిసం 
పదగలవారు మొక్కులిడంబౌరులుగొల్వమహోత్సవంబుతో 
నుదయమెలేచి యమ్మఠము।॥నాద్దకు జీవసమాధినంద స 
మ్ముదమున జేరు విరగురు[మూర్తినిగూర్చి నమస్కరించెదన్‌ 


' ద॥తనరగ నింటివారలకు; ధర్మము లెన్నావచించి లోక పా 
వనుడని తన్ను జూచుటకు! వచ్చు ప్రజావలికిన్‌ గృపార్ట దృ 
ష్టిని హితబోధంజేసి బుధ। శేఖరులెల్ల నుతింపగా సమా 
ధిని గను వీరదేశికుని। దివ్యపదంబుల గొల్తునెప్పడున్‌ 


చ॥ త్వరగతింబోయి పుష్పసముదాయముదెచ్చియు నియనుజ్ఞనె 
విరులను దెచ్చినాడ నిటు! వెల్పలికిన్‌ జనుదెమ్ము వీర స 
ద్గురువర! పూజజేతునని। కోరిక సిద్రండు వేడ న త్తరిన్‌ 
గరుణను పైకివచ్చుబన[గాన్పురవానుండు మమ్ముబోవుతన్‌ 


ధనువచియించి కన్నులంజె। దర్పశజేయు విరాట్న్యరూప ద 
ర్శనమునాసంగి సిద్దనికి। సత్మృప బావలు చేతిజెత్తమి 


| 

| వెనుకను భెరవాఖ్య పృధి।విపతి వ్ల పూర్వజన్మ గా 
చిన మఠనా యకున్‌ వినుతి। జేసిన ల. రంబుగన్‌ 
| 





బ్రహ్మాంద్ర పారాయణ చరిత్రము. 
ఉ॥ఈమహింగొత్తపల్లిపురి। నింకొలు వంశభవుండ నైన శ్రీ 
రామకవీశ్వరున్‌ నను ని;రంతర భక్తిమత ప్రచార దీ 
క్రామతిగానొవగ్చి యిటు! సంగ్రహరీతిగ నీ చరిత్ర నా 
చే ముగియింపంజేసిన వి॥శిష్టగుణున్‌ మఠనాధు గొల్బెదన్‌ 


ఉ॥మంగళమయ్యనికు నృ ప।మాన్య! చిదంబర భక్తరక్షకా 
మంగళమయ్య! నీకు గుణ। మండన! శ్రీబఐనగాన్సురాధి పా! 
మంగళమయ్య! నీకు నిగమస్తుత! సిద్దమనోరధ ప్రదా! 
మంగళమయ్య! నీకు శ్రితమంగళదాయక! వీర దేశికా! 


ఉ॥వీర జనార్థమండనగ। వెల్గెడు నీ భగవచ్చరిత్ర మె 
రేరుపియంబు మీజబరియింత్రా లిఖింతురొ లేకవిందురో 
వారికి నాపరాత్పరుండ। వారిగ శాశ్వత భోగభాగ్యముల్‌ 
కోరిన కోర్కులెల్ల నొన।గూర్చును సత్యము సత్యమిద్ధరన్‌ 


శ్రీబ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము 


సంపూర్ణము 





బ్రహ్మేంద్ర చరిత్రము 
సీసమాలిక 
శ్రీ విరాట్పతి నిజా; శ్రితకోటి నుతులొంది 
చక్కని శిశురూపు। సరగ దాల్చి 
అత్రి భక్తుని నాల యమున గొన్నాళ్లుండి 
వెనుక నంది గ్రామ। మునకు వచ్చి 
అటనుండి రామెశ్వ। రాది భూముల కేంగి = 
హరిహర పురమున। నధివసించి 
జభైరవుం దురకింట। ప్రభవింప శాసించి 
పైన బన్లాన్సల్లె। లోనజొచ్చి 
గరిమి రెడ్డచ్చమ్మ! గారి గోవుల గాచి 
ఆన్నాజి రాయుని। నచటె నిల్పి 
అల్లాడు పల్లెభ। కాళిని రక్షించి 


కంది మలయ పురం | బందుజేరి 
గోవింద మాంబను। కొమరొప్పం బెండ్లాడి 

వెలికి పోలేరి రా। వింప జేసి 
ఫణిదష్టుడగు కాపు! బాలుని బ్రతికించి 

పుత్రు లేవుర నొక్క! పుత్రి గాంచి 
వారి వావాహముల్‌। వరుసగా గావించి 


దా సౌాఘమునకు ద। త్వము వచించి 
సిద్దయ్యకు గుమాళ్ళ। చె బోధ జేయించి 

తక్కిన దంతయు । దానె దెల్పి 
పీరు సాయిబు మనో। వికలత బోగొట్టి 

కర్నూలు ప్రభువు స। త్కార మంది 





బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 

ఘన పుష్పగిరి విష్మ। లను దయామతిజూచి 

కక్కయ్య సతిని శ్రీ[ఘ్రముగ మన్ని 
సిద్దవటాధీశు। జిత్తంబు మెప్పించి 

హైదరబాదు రా। జాత్మ దనిపి 
కాశిలో నగుచోట్ల!। గల సాధువుల నేలి 

అంత దక్షిణదేశ | మరుగు దెంచి 
దుష్టాత్ముల మంచి। త్రోవకు రప్పించి 

జగ్గ రాజగ్గింప। సంతు నిచ్చి 
దీనుల కష్టముల్‌। దీర్చితినని యెంచి 

నిష్కమింతు నికంచు। నిశ్చయించి 
చాటు కేగెడునట్టి। సమయంబు సూచించి 

సిద్దని బూలకు। జెప్పి పంపి 


ఇంటివారికి హితం। బింపుమీరగ బల్కి 
మఠ గర్భమందు స। మాధి జెంది 


తే॥గీ॥ _ సిద్దనికి నాది రూపంబు! చెలగి చూపి 
పాలనము జేయ పెదకొత్తపల్లి వచ్చి 
రాతి విగ్రహమై మనో।రమణి గూడి 
వరలు బ్రహ్మేంద్ర మామక। వాంఛలిడుమ 





బ్రహ్మేంద్ర పారాయణ చరిత్రము. 
మహానైవెద్యము 
తే॥గీ॥ అన్న పాయస సూప శా॥కాజ్యములను 
పచ్చడుల దప్పళంబును। భక్ష్యములను 
దధిని నూరగాయల మరఠర।ధామ! ఇవె స 
మరణము జేసితి భుజింపు! మయ్య! నివు 
శ్రీబ్ర హ్మేంద్ర స్వామినేనమః మహానైవేద్యం సమర్పయామి 


ఉద్వాసనము 
తే॥గీ॥ అఖిల లోకాధినాధ! దయాసనాధ।! 
సురభి గణపాల! విమలయ॥శోవిశాల! 
వీర గురదేవ ధర్మ ప్రచార భావ! 
నీవు దార సహితముగః।నిష్క్రమింపు. 


శ్రీ బ్రహ్మేంద్ర స్వామినేనమః యధాస్థానం ప్రవేశయామి 
శ్రీమద్లోవిందాంబికా రమణ బ్రహ్మేంద్రోహరిః 


ఐజబ. 
ణో 


సోదరులారా! 

మీరీగ్రంధము తప్పక కొని దేవతార్చనలో నుంచుకొని 
పారాయణజేసి కొని సంకల్పసిద్ధిబొందుడు. మీబంధు మిత్రులచేగూడ 
బరింపజేసి వారివారి కార్యములను గట్టుకెక్కింపుడు. 


ఇట్లు. 
'పెదకొత్తపల్లి శ్రీ.బ్ర భక్తసమాజము 











బ్రహ్మేంద్ర సేవా దర్పణము 


వ్‌ 
న్‌. 


(ఈ ( 
న 


(అ 
న్‌ 


చరిత్రము హరికథ 
త్మోంద్ర చరిత్రము బులజ్దికథ 
నాటకము 
భక్తామృతము (పద్య కావ్యము) 
సర్వస్వము 


Oo 


(రి (ఫి , 
d 
CX క 


Ae 


1. 

2. 
3. 
4. 
వ్‌. 
6. 
7. 
8. 


బ్రహ్మేంద్రస 


లీ 


పెదకొత్తపల్లి - 523 211 
మద్దిపాడు మండలము :: ప్రకాశం జిల్లా. ఎ.పి. 





“ఉనివఠతీంసి' బిరుదాంకితులు 


ఇంకొల్లు శ్రీరామశర్మ (శ్రీరామబ్రహ్మము) 





